With best compliments from : 


Offi: 70567 
Phones : 823698 
Resi: 74863 





Dulichand Powerlooms 
Corporation 


Factory : 
N. H. Road, Sadasivpet, 
Dist. MEDAK (A. 8, ) 


Liasion Office : 
2-2-57/16/1, Pan Bazar, 
SECUNDERABAD.500 003. 


అమృత నేత్రాలు 


| కవితా సంపుటి | 


ఆబార్య తిరంవుల 
చెతన్య కళాశాల 
హెదరాబాదు.. 1. 


[ప్రచురణ : 
విష్ణ పబ్లికేషన్‌ 


పౌదరాబాదు=%0. 


AMRUTHA NETRALU 
By: ACHARYA TIRUMAL A 


Copies : 500 


First Edition 


: 1987 


Cover Design : రొ, T, V. Seshu ౯ Hyderabad ) 


Piice : Rs. 20/= 


For Copies : 


Printed at = 


ACHARYA TIRUMAL A 
Chaithanya Kalasala 

Sultan Bazar, Hyderabad-20. 
Phone : 557569. 


OR 


ViIPLA PUBLICATIONS 
1-1-253/20/6, Muncipa! Market fare, 
Chikkadpally, Hyderabad-29. 

Phone ; 66242, 


V/PLA PRINTERS 


Chikkadpally, Hyderabad-20, 
Phone : 66242. 


BIO-DATA 


ACHARYA TIRUMALA. 


Born at Rajahmundry in 1945., brought up and educated 
at Pentapadu, Eluru ఈ Visakhapatnam. 


Working as Head, Telugu Department in Chaithanya 
Kalasala, Sultan Bazar, Hyderabad. ( A, P, ) 


Author of 25 books which include Poetry, Drama, Lyrics, 
stories and literary Citicism: 


Awards : 1) Winner of “Devulapalli Krishna Sastry Award’ 
for his poetic work “HRUDAYA BHARATHI" 


2) Winner of ‘Kundurthi Memorial Award” for 
his poetic work “Cheekati Merupulu’. 


3) Winner of Mrs. Veni Mahadev's cash Award 
(1168/-) Berkeley = U.S.A. 


4) “Recognition Awards” from New York, U.S.A, 


5) Jyothiimayee Award (Madras) for his Poetic 
werk “AKSHARAAGNI", 


Titles : Kali Kousthubha 
Sahithi Swarat 
Madhura Bharathi (from Chicago - U.S.A.) 
And tributes from well-known poets, critics & 
artists. 


Founder President : Chaithanya Kalasala. 


Advisor : Several cultural bodies and Associations in 
Andhra Pradesh State, 


Visited : Thailand, Malaysia, Singapore in 1983 and U.S.A, 
in 1985 respresenting ihe Telugu poets as a 
special invitee, 

And Selected as National Poet for 1985. 


~— Publishers 


పరా వూట 


ఆధునిక తెలుగు సాహిత్యంలో పేరుకెక్కి.న కవి పండితుల్లో ఆచార్య 
తిరుమల గారు ఒకరు. ఆయన సహృదయ విమర్శకులు, చక్కని వక్ష, 
ఆయన పోొత్సాహంతో చాలామంది యువ కళాకారులు, యువ కవులు, 
భచయితలు, కవయితు9లు-_ వెలుగులోకి వచ్చి లోకానికి అక్షర దీపాలు 
ఆర్చిస్తున్నారు. శ్రీ తిరుమల గారి ఆత్మీయతతో, పోంత్సాహంతో 1986లో 
మేం మా పిచుత్రణ విభాగం మొదలుపెట్టాం. తిరుమలగారి అభిమానుల్ని 
దృష్టిలో పెట్టుకుని, ఆయన మీది గౌరవంతో ఆయన ఠచించిన “కవి దర్శనం” 
వ్యాస సంపుటితోనే మా ప్రచురణ విభాగం మొదలుపెట్టాం. తెలుగు సాహి 
త్యాన్ని సుసంపన్నంచేసే రచనల్ని వెలుగులోకి తెచ్చి పోగిత్సహీంచాలనే 
ఉద్దేశం మాది. ఈ “అమృత నేత్రాలు మా రెండో ప9చుత్రణ. కవిదర్శనానికి 
లభించిన ఫోంత్సాహమే ఈ ముందడుగుకు కొఠణం, తిరుమల గారికి మా 
ఆధినందనలు = కృతజ్ఞతలు, 


ఎం. విజయసేనారెడ్డి, ఎం. ఎస్సి. 
విప్ప పబ్లికేషన్స్‌, 


ల 649 


Seren 
నభ 


a5 00 
eta 


లల 
భ్‌ ల! 

ES 
' 





సహృదయ శేఖరులు 


నండి గౌరికి 
డె 


ర్రీ క జగన త్రీ 


స్వాఖిరుచి 


ఏడాది కొక పుస్తకం అచ్చయి, ఆర్యజన సమక్షంలో ఆవిష్యరింప 
బడుటూ వుంది. అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఏటికి ఈ “అమృత నేత్రాలు. 
ఇందుకు పీధానంగా విష్ణ పి)ంటర్స్‌ ఆధినేత శ్రీ విజయ సేనారెడ్డి, ప్రముఖంగా 
శ్రీ జగన్మోహన రెడ్డి కారణభూతులు, 


ఈ సంపుటిలోని కవిశలు. భాకతి, ఆంధ్రపత్రిక, ఆం(ధ్యపభ, అంధ 
భూమి, ఆంధజ్యోతి. శ్రీవాణి, జగతి మొదలై న [ప్రముఖ ప్యతికల్లో | పచురించ 
బడ్డాయి. అమెరికా వెళ్ళినప్పుడు లాస్‌ ఏంజెలెస్‌ |పాథంభ సభలో చదివిన 
(పత్యేక కవిత, న్యూ ఢిల్లీలో జాతీయ కవి సమ్మేళనంలో చదివిన కవిత. 
తెలుగువారు ఎప్పుడు విన్నా పఠవశించే 'తెలుగుతేనె' కవిత_ కూడా యిందులో 
చేర్చాను. 


సామాజికాభ్యుదయ [ప్రయోజన సృష్షిని, అంతర్గత తాత్త్విక దృషిని 
ట ౧ అని ట 
ఈ రచనలో గుర్తించుమని వినయసూచన | 


నిజమైన కవిత్వం భౌతిక చి_త్రలేఖనానికి అందదు. నా (పియతమ 
సోదరుడు ఎస్‌. టి. వి. శేష ముఖవ్విత రచనకి ప్రయత్నించాడు. 


నా అక్షరానికి, అడుగుకి మరుపు, వెరపు లేవు. నేను సాధించే వెలుగు 
నా అభిమాను లందరికీ చెందుతుంది. నా స్వ పయత్నాల సారం. అమృత 
నేతాలకే అందుతుంది. ఎవర్ని మరిచిపోగలను ? 


= ఆచార్య తీరునుల 


య -* 3 ౮౧ ఈ 6౯ LD rs 
® జా a ఇ క - . 


ఉదయ రేఖ, 
వికృత వివేకం, 
నదీ గీతం, 

ఆశా తమస్సు. 
విరామ యాతి, 
ఆశయానం, 
కీర్తి యవనీక, 
అమృత నేతారి లు, 
స్వరూప దర్శనం, 
మృత్యు కొంతి, 
పరివర్రన, 


17. 
18, 
19. 
20. 


21, 


22, 
వలి, 
24, 
25, 
26, 
27. 
28, 
ఏరి, 
80. 
81. 
రిల, 


క్షమాపాత$9, 
ఆనంద ధుని, 
పారణ చర్య. 
బీవన సరం. 
ఆవేశం. 

శిధిల వృతి. 
కొంతి యాత 9, 
ఆగ్ని ధనుస్సు. 
ఎడారి వెన్నెల. 
అవ్యక్త యాత్ర, 
సిగు తెఠ, 
సుగంధ సింధువు. 
"కెందొమర , 
భావ స్వర్గం. 
సొగసు నిట్టూర్చు. 
తెలుగు తేనె, 


సమైక్య దర్శనం 


[ 1986 రిపబ్లిక్‌ దినోత్సవ సందర్భంగా కొ త్రఢిల్లీలో ఏర్పాటైన 
'జాతీయ కవి సమ్మేళనం' లో చదివిన కవిత | 


మూడు అక్షరాలు కలిస్తే (ప్రణవం 
మూడు రంగులు కలిసే పతాకం! 
జాతి ఒక రసాత్మక వాక్యం 
దేశం ఒక నిఘంటువు ! 


కొన్ని ధ్వనులు కలిస్తే అక్షరం 
కొన్ని అక్షరాలు కలిస్తే పదఠ 
కొన్ని పదాలు కలిస్తే వాక్యం ! 
జాతి ఒక రసాత్మక వాక్యం! 


1 


నిఘంటువులో పరతి పదానికి 
ఆర్థం దొరుకుతుంది 

దేశంలో ప పరతి వ్యకి ఒక పదం 
ఆగ్గవంతమైన పదం | 


దెశం ఒక నిఘంటువు ! 


సందర్భాన్ని బట్టి పరియోగించటంలో 
(9) 
పదానికి శ క్రి పుడుతుంది __ 
జాతీయ దృక్పథానికి నవినియోగించటంలో 


వ్య కి శ కికి మహతు పుడుతుంది _ 
a? టు a? 


నిఘంటువు వాక్యం కాదు, 
వాక్యానికి నిఘంటువు కావాలి ! 


నిఘంటువులో 

కొందరు జాతి రత్నా ల్లాంటి పదాల్ని 
ఎన్నుకొని ఆనంది స్తూ ఉంటే _ 
మరికొందరు నరత్తగుల్చల్హ్థాంటి ఆ్బ్‌ల పదాల్ని తడిమి 
వినోదిస్తూ వుంటారు |! 

పాపం ! నిఘంటువుదేం తపు! 
అది పదాల పిల్లల తల్లి ! 

దాని కడుపు తీపి 

కలం ధాతులకి తప్ప 
ఖడ్గధారులకి తెలియదు !. 


b 


a 
0 


{a 


ఇ. స శై శ 1 
దం -- దృృశా?నిది కాదు, దృట్టదె 1 
కికిది కాదు, సృష్టైది |! 


fi 


bo 


గ్రే 

ర న 
0 

0 

Sa 

PA 

ణం 


ండు ముక్కు పుటలు = 
చెండు చేతులు, చెండు కాక్ట్రు స 


ఒక న్లూపిది ఒక కిష్ణియ ౨ ఒక గమనం! 
చాచా 
ఒక తల |! 


ఇక హృదయం ! 

కిక ఉదతిం! 

కాస్‌ వేలాది ఆలోచనలు 
అక్షలాది స్పందనలు 


అనంతకోటి జారాలలు | 


ఇ గ్ల 5 నొ టీ అలి 
ఏడి రక ఉక చేదు |! 
అసి బలో Pad 
రిక ఒక నాలుక! 


నాలుక ఎ ఐతే ఏలిక బేకపోతే జాం్రథిక 


వాకార్ణినికి పనికిరాని పదం ఎందుకు? 
జాతీయతా భావం లేని వ? కి ఎందుకు ? 


మూరలు పౌతల్లో వున్నా 

దానిమ్మ పండులోని గింజల్హా 

దేశ సంస్కృతిలోని వికి భావాలు 
తవులూరించకపోతే ఎలా! 


(లి 


చరిత౦ిల __ త్యాగాల వేదికల వెలుగుమీడ 
ఎగురుతున్న పతాకం 

కేవలం మూడు రంగుల గుడ్డకాదు, 
పదాల పిణవనాదాల వెన్నెల గడ్డ! 


కలయికలోనే 
శకి య ఆనుథ క్రి - అంధకారం నుండి మిము క్రొ { 


ఉదరం నుండి హృదయానికి రా! 

దేశ సౌభాగ్యం కోసం స్కందించు |! 
విహంగ వీక్షణం నుండి 

విహాయన పీక్ష్షణానికి రా! 

నీ యింటి నుండి సీ దేశాన్ని ఏక్షించు! 


నాణానికి బొమ్మా --. బొరుసు వున్నా 
ఆంచు ఒక లే ! 

దేశానికి నేనూ _సీవూ వున్నా 

“మని అన్న దొకే అంచు! 

మంచినే నలుగురికి పంచు! 
ప9ిణవాన్ని 

పతాకాన్ని 

కోరుకో ! 

ప౦గతి తీలాన్ని చేరుకో ! 


= ట్‌ _. 


Government of India 
All India Radio : Hyderabad. 


National Symposium of Poets - 1986 - 
English Translation of Selected Telugu Poem 


THE VISION OF UNITY 


Three sounds unite 
the result is AUM 
Three colours unite 
the nation gets its flag 


The nation is a profound sentence 
The country is a lexicon 


ర్‌ 


A sequence of sounds maksas a 5౪112౨16 
A String of syllables makes « word 
A string of words makes 8 sentence 


The nation is a profound sentence 


Its meaning, the ultimate mezsniig 
Ils nationalism, humanism, universalism 


The cauntry is a lexicon 

The lexicon lists every word and its mM: aning 
There is a word for everyones, a meaningful! ors 
The nation is a lexicon. 


The word derives its force 

from the context 

A person becomes more effective 
when he warks for the couniry 


The [186౫100౧ does not make a sentence 
56౧16౧౦695 make lexicons. 


Some select precious words, cheerfully 
Others select obscene words; gisefully 


What a pity ! The lexicon is not to blame 
The words are all its children 


Only the penman, 
and not the swordman knows 
a mother's love for her child. 


The scene is not to blame, 
only the seer. 

The person is not to blame 
only the composition. 


Look carefully, 

a person is like a word 

Two ears, two eyes 

Twe nostrils, two hands, two feet 
But a single hearing, a single seeing 
One breathing, ane act, one move 


ల 


But, a million thoughts 

a 011110౧ responses 

a trillion flashes 
one head, 
one heart, 
one belly, 

all served by one mouth |! 
One tongue 
one tongue for triumph and tragedy 


Who needs a word 

that cannot fit into any sentence ? 
Who needs a person 

that is not a patriot ? 


Like the ripened seeds 
of the pomogranate 
each housed in its own 
and yet tempting us with its taste 
a person should enrich the nation. 


Our flag is not just a three-shaded rag 
itis a symbol of our history, 
of the sacrifice of our patriots 
a symbol of messages, 
in the language of the spirit 
{t is our beaccn. 


Unity is strenth 
Unity is Love 
Unity is Enlightenment. 


Proced fram the belly to the heart 
Yearn for the prosperity of the nation 


Switch over from a bird's eye view 
to a sky-view 

Swifch your attention from your little house 
to your great country 


The coin may have a head and a tail 
but only one edge 


“౪0౦౪౬ and ‘l' may be distinct 
but we have a Common border 


Be Good 
Yearn for the spirt, for our flag 
and reach the shores of progress. 


మ్‌ 


GOVERNMENT OF INDIA 
ALL INDIA RADIO HYDERABAD: 


NATIONAL SYMPOSIUM OF POETS 1986 
HINDI TRANSLATION OF SELECTED TELUGU POEM 


Tat # 7 


mad fans 


fir xq గె qT TUT 
drm Tr గతా ఇ aT 
aifa § Um Taam ఇ₹ఇ్లా 
కష శ ౯ ఇ ఇకా | 


ge eafiai గాలా a1 aad Tat 
ge vq fa® 7 ఇగ? eg 
కల mez [సా గ 731 క్లే ఇల్లా 
ara § Te Tara TIT | 


ఇళళి? ఇళ్ళ కీ : రాణి శ్రీ 
qifiaar, arqqaT afl faxqadfiaar | 


కళా గణా ఇకా! శ్రి 

vee mia చ ల్లగా ez ఫె fag aq feat క్షి 

da wr qed safer, ఆసా? Tw wee §, TAIT కావా 
౫7 గళ ఇం క్రీ | 


10 


TAT % Iq TH ఇల్‌ సా me షె wf 4 బైల క్షి 
uaa fein ప గాగ ఇగ షె 
safer భి ఇగ H age Tar gat § | 


qe qr af gi 

ara ఫి fee ae wifi | 

wer గా ge SI fret బ్రైన్‌ షష qe ఇ F7rT 
miqfen 73 7 క్ల | 


ఖీ 


fe ge భగ ఇలు షష fre qT Sx qe శ క్లీ 
zat aR we 77 27 ఇరా, 

ag § ae ఇని dam ఖీ ఇల 

sak uri ఇ mar zz if ఫె aq 

emg mT HIG mgf sal | 


gar wr ad, ghee m1 క 
safe ఇ ag fee ఇ? శ్రీ 
qe 44 erfqT A Tier wt సళ! 
a ia Zi 717 

ఇ ఇష, 

zi gry 

@ 7+ 

qq ర్థాగ చ 

గళ qf, కఫ ఇజగ 

ge wig, ఇఇ fat 

th గగ, 


వే 


ass 
Bh gr en, 

CIEE] 

real iz 

gid wet saw 

um fax 

Tm FT 

గ 377 

qq ఫో fey 

గా శ్రే! ఇకా బక 

nm ur గళ్ల! 

శ గ ara Tf ఇ 1% | 

sa we ఇ qr aT TY qq చె iq 7 ఖాళి. 

శానా fq షా qq TIT 

Frat vega qi 7 7 

qq 73 fx wt qa % idl ar 

a ఇలానా Hef షి safe ఫె ఇఇ fame win ఇళ భళి! 
ghaziaq Hix ఇ సళ ఇళ pI గ 

qgud! ఇగఇ1 

wi dia Tri ఇ ఇంత? ఇళ్ల | 


maxi six qua ఇగ ఇ sqieeaT fu § | 


mar గె ల్లి 
91[ఇస ఇచ్చాక [ఇగ FI Hq సె faq § | 
qa ¥ diva షి fei 


emf శ్ర ar 

fagir dian గా 

fagraa dig షె xr ar iat 
MH ఇళ ప్రా qty aq ఇ 
fag #1 | 


ఇ ఖ ఇ IG TN ఇం ళ్ళ క క్రీ ఇ క్ల 
ఇఇ ఖ fer an గిల కి ఇ శ్లో 

ford gr Tai Hd ఇగ! కీ | 
yer ఇ ఇఇ షె aie ఇ 

క్యార[ళా mY 

ఇరా! ఇ 

wig ఇ 

safa % fea qx కాొజ్టైళ! ఇ | 


డై 


తెలుగు పిలుపు ! 


| 5785 న లాస్‌ ఏంజెలెస్‌ లో ఉ త్రర ఆమెరికా ఐదవ తెలుగు 
సభల (ప్రారంభోత్సవంలో చదివిన పత్యేక కవిత ] 


అమెరికాలో ఐదవ తెలుగు సభలు 
తెలుగుదనానికి ఐదవతనం ప్రభలు | 


కొలిఫోర్ని యా బంగారు కంచంలో 
కమ్మని ముచ్చట్ల తెలుగు పచ్చప్ట త 
ఈ లాస్‌ ఏంజెలెస్‌లో తెలుగు చూపుల 
పలకరింపుల వెచ్చని కొగిఫ్ట! 
కడుపు ఆకలితో మండి 
ఆశయాల సీష్ణ స్వదేశపు చెరువులో ఎండి. 


18 


ఖండాలు, సముదా9 లు కూ నో 
గుండె ఏశ్రియలు 

నవ్య నాగరికతా తంతు౨ల ల 
కలిమి వాటలు వాడుతున్నా 
ఎక్కడో ప్ర ఎక్కడో తొలోపల 
"పేగు మాత9ం 

తలుగు = తెలుగు” ఆంటూ 
కలవరిస్తూనే వుంది! 


ఆది జాతీయత ! 

ఆదీ సంస్కృతి |! 

ఆదీ _. అవయవాలకీ 

ఆలోచనలకి ఆతీతమెన రక బంధం! 


బెట్టు ఎన్ని ఆడుగులు 
పెకదుగుతూ పోయినా 

దాని వేళ్ల మాత9ం 

ఆది మొలకె తిన నేఅలోనే।! 
దీజంగా పడినప్పుడు 
ఆదరించిన నేలని 

మ చెట్టు కాదంటుంది? 


రీ ఉత్తర మెరికా 
ఉజం్రల వనసిమలారా |! 
ట్రై న్‌ా, 


మీ చరణాల ముద9లు 

తెలుగు తల్లి గుండెల మీద 
ఇంకా చెళగిపోలేదు చూడండి! 
మాత్భ 'పే9 మను చవిచూడండి |! 


14 


మిమ్మల్ని పలకరించి 
పులకరించటానికి వచ్చిన 
ఈ తెలుగు గాలులతో కలిసి 
హాయిగా పాడండి! 


విమానం మీద వచ్చేటప్పుడు 

ఏం తెలిసింది గనుక 

విడమరచి చెప్ప టానికి ?1? 

అరేబియా, మధ్యధరా, అట్లాంటిక్‌ సముదారిలో 
గల్ఫ్‌, జర్మనీ, ఇంగ్లాండ్‌ దేశాలో 

పర్యతాలో, నదులో, అరణ్యాలో 

ఏవైసాగానీ _ అన్నీ ఒకటే! ఒకటే! 


తెలుగు నేల నుండి తెలుగు జాలకు వాలాను 

పిడికెడు ఆనుభూతిని తెలుగు నేల మీద 

వెదజిమ్మాలని కోరాను! 

మీ ఆలోచనల ధ్రత్నాల హారాలు 

తెలుగు తల్లికి వేయండి ! 

మీ చెలిమి కలిమి వెలుగును 

తెలుగు మేనికి గంధంలా పూయండి! 

మీకోసం పుట్టింటి తలుపులు 

ఎప్పుడూ తెరిచే వురటాయి. ఈలి! 

ఈ డాలర్లు గాక, 

రూపాయల్లాంటి తెలుగు పాపాయల్ని తెండి | 
మా కనుపాపల అద్దంలో పీ ముఖాలు చూసుకోండి! 

మీ ఎద పొరల్లో తెలుగుదనాన్ని దాచుకోండి !! 


Mee, «rene 


15 


జీవ శిల 


తమాషాగా క క మూసుకుని 

సీ వెవ్వరిని ధాక్టినిస్తున్నావో 
ఎవరికి నమస్కరిస్తున్నా వో 

నెను గుర్రించలేకుండా వున్నాను. 


తెలివితేటల పూలతోటల్ని నరికి 
అందాల్ని పునాదులతో పెకలించి 
చపేరిమానురాగాలు చీల్చి 
ఆదరించిన వారి గుండెల్లో 
కన్నీరు పొంగించి 

పొలాల పచ్చదనాన్ని 

మంటల్లో స్నానం' చేయించి 


i6 


ఆమనాడిద గఏట్టల పెద 

కి ది పతాకాన్నెగదవేసుకుంటూ 
వినోదించే ఎ సీ ధ్యాన 
పరమార్థమేమిటో 

నాకు తెలియటం చేదు 1 
రకాన్ని తీద్ధంలా 

ఆ రిని పరి సాడంలా 
ఘ్వెకరించే ని భక్తిని చూసి 
ఖుయపడణడి = 


ఆవతాఠ పురుషులు, మహాత్ములు 
ఎపుడో విం హాలై పోయారు |! 


నేనే సి కోనం 
జీవ శిలగా మిగిలాను 11 


aT 


నెత్తుట పెటు 


తావణర రేఖలతో 
కారుణ్య సీమల నుండి వచ్చి 
కవిత మీద పవ్వుళించిన ఆందాన్ని 
పరవశంతో 
మట 

యు 
పలుకరిసోంది |i 


కన్నీటిలో నానిపోయిన మాటల్ని 


కనకాంబరం పూలు? 
ఆర్పిసోంది _ ఆర్బిసోంది ! 


a8 


కాధభామయ గాథా 

తా ళవ్భంతం మిద 

సముదారి లు చిలకరించి 

నిశ్ళజ దృక్కు_లతో వీస్తోంది 1 


కాలి, కరిగి, శ కిలా ప9ివహాస్తున్న 
కండల జాషలా ఖండాల మీదుగా 
వీస్తన్న గాడ్పుల్ని 

మానవతా ద్వారం వద్ద నిలిపి 
కితలత్యాన్ని ఊపిరిలో నింపుతోంది | 


మయఠవశించిన ఆ మట్టిని చూసే 
నాకెంతో భయంగా వుంది! 

చాని భుజం మీద పెటలా 

నెత్తుటి కొఠడా వేలాడుతూ వుంది !! 


a? 
శకి 


19 


గ తరత 


ఎవర ది 
నా మాటల్ని (తోకుు_కుంటూ పోతున్నారు ? 


నా కళ్ళల్లో కెందామరల్ని చూసి 
కలకలా నవుశకుంటున్నారు * 


పంటలతో, ఫల రోశులతో 

ఆకలికి సమాది కట్టి a 

ఆనందాన్ని బ9తుకు నుదుట చొటు పెటి 
అ జు 

నెత్తుటి బారికల 

చరితం ఖడ్గాన్ని 

వెన్నెల్లో కడగాలని పరితపించిన 

నా మీద ఎవ దిలా 

బుదద పులిమి పోతున్నారు ? 


20 


అగాధాల్లో పునాదులై పోయిన 

అనాథ జన హృదయ అరగితాన్ని 
చషికా ఆ విరొచి 

ఆగ్ని సూ కంలో ఆవబతి చేయాలని __ 
ఉక్కు. పాదాల కెంంద పడచోయే 
బుడగ మేం గని 

ఆత్మ విశ్వాస వీణకు తంతి గా మలిచి 
ఆభుకదయ రాగం ఆఅలపింబాలని _ 
ఆలోచనకు పదును సులి 

ఆడుగు ముందుకు వేసి నిలిచిన 
నన్నెవ రిలా ముందుకు నెట్టి 

వెనక్కు. చూడకుండా పోతున్నారు * 


కృ కాలమా! కు తోకమూా 
బనవతడి * ఎవదది * ఎవరు ?* 


మ్‌ 


21 


ఉదయురేఖ 


మృత కశేబరాల మీద 
రాబందుల విహాతం చూసి 
వెదురుటడవుల వాయువీచికఆ 
వేణుగానం మూగబోయింది! 


కసిగా స్యారాన్ని జల్లుకుంటూపోయే 
అ 3 

నాగరికతను చూసి 

పాలబుగలమీద = శ్రీల 

౧ 

ఫాల భాగంమీద 

పచ్చ తోఠణాలమిద 

ప9 మోడ కారణాలమీద 

విహరించే సంస్కృతి 

నిర్హాంత వదనంతో 

నిలిచిపోయింది | 


22 


ప9ితి కార్యం లోనూ 

ప9ితీకార జాగాలలతో 

ప9ిళయాలు ఆవృ_త మవుతున్నాయి క 
పగిలిన విషపర్వాతంలాంటి 

మనిషికి __ 

మృత్వ్యుసనృర్శతో విలపించే 

కాలాన్ని గూర్చి ఏం తెలుస్తుంది dg 

ఆ కళ్ళల్లో ఉదయ లేకు 

ఎలా మెరుస్తుంది * 


క్‌ _.... 


2కి 


వికృతి విచేకం 


మాతృ గభృంలో 
మాంసపు ముద్దలా వున్న నాలో 
ఏ ఆకాశం తన పార్తిణాల్ని మండి 
ధారపోసిందో __ 

ఈనా డింత తేజస్సుతో మెరిసే 
ఏ మెరుపులూ చెప్పడం లేదు 1 


పరిథమంగా మ ఆక్షరం 
ఆగ్నొలా జ్టలింబి నా 
సర్వ శరీకంలో వాజ్మయంగా 
వాక్టిపించిందో 

ఏ ఆలయ మంత్ర మూమో 
చెప్పడం తేదు! 


24 


ద్వేషం, తన చేతి ఇ డంతో తానే 
ఖండ ఖండాలుగా ఖండించుకొని 
మాటలుగా మాడి 

నన్ను తాకి, నా పదాన్ని 
గాయం చేసిందో _ 

ఇప్పుడీ మలయ మారుతంలో 

ఏ స్మృతీ చెప్పడం తేదు ! 


వికృతిని మిరింగి జీర్ణించుకున్న 
పరికృతి __ ఎంత పెద్ద వరిక్న! 
ప9కృతిలోని వికృతిలొ 

ఎంత వెచ్చటి జ్యోత్స్న !! 


2% 


నదిగితం 


గొడ్డలితో నరికిపారేసి 
వంటక బైలు చేసుకునేందుకు 
దేశం _ 

ఎండిపోయిన బెట్టు కాదు! 


గిరి శిఖరాన్ని _ సముద౦9 హృదయాన న్న్న క టిమ 
నదీ వారధి! 


నాగదిక త మొలిచి, మొగ్గతొ ఇ. 
పుష్పించి, పరిమళించిన en మధ] 
దేశం ౨ ఒక ణీవ నడి! 


26 


ఇక్కడా ౪ 

ఆకలి మంటల చుట్టూ చేది 
ఆలోచనలు చలి కాచుకొనేది? 
ఇక్కడా రి 

పచ్చిక మైదానాల్లో కలిసి 
స్వార్థాలు కత్తులు దూనుకొనేడి * 


మశికి కావల్సింది గూడుకాదు _ రెక్క 
మనిషికి కావల్సింది భిమకాదు ౬ శరమ; 


కుడి కెడు మట్టిని పలకరించు 

ప9గతి గీతం పాడుతుంది { 
కొండవై నిలిచి చూడు 

దేశం నీ పొదాలముందు ఆడుతుంది! 


కావల్సింది బకిట్టు = చేనాడు కాదు _ 
తాటాకులు మోస్తున్న 

తాతలనాటి మాటచ్ని తోడుకోటానికి, 
సముద౦9 హృదయం కావాలి! 


సముదా9నివై = సర్వ ప వాహారల్ని 
ఆహా్యనించు on ఆవాహనచై { 


కిటికిలోంచి. ఆకాశాన్ని చూడకు 
ఈత రాకుండా సిళ్ళల్లోకి దూకకు ! 
కోరికల్ని ఆగ్గి పుల్లల్హా 

ఎక్కడపడితే ఆక్కడ గియ్యకు | 
సూరోకదయ మవుతుంటే 

గుండె తలుపులు ముయ్య్యకు ! 


మంచుగడ్డ మీద కూర్చోకు 
మటి గడ మీద కూర్చో! 
కు a 


27 


దండలో దాఠం కనిపిసుందా 
త్‌ గతో విదు£తు కనిపిస్తుందా డ్డి 

జాతి హాదయంలోని నసుంను్మ్క తె 
ఎవరికైనా లేడని పిస్తుందా ది 


క. 


దేశం రాష్ట్రం దళాల పద్యం కాచు; 
రాహ్టైోంవయవబాల పృొదయం ! 


_ 


మ్యాధయానిడే సుమెకరతా చో క! 
కాబట్టి = ఊఉఅదరాన్ని చూసుకోకు 
మాద యాన్ని చూడు 1 
పంజరాన్ని చేదించు ! 
రేవతి కష్ణ ఆస_కితో పాడుకాత 
నదిగితమె భాసించు !! 


జడి 


నం. aS ran 


ఆకా తవున్ఫు 


ఆకాశంలో చీకటి 
నిద పోతూ వుంది! 


మనిషిలోని మత్చరంలో 
ఆనుతకింలో _. ఆనాకియంలో 
ఆత్మ వంచనలో _ కృతమ్నతలో 
తన జీవాణువుల్ని దాచుకొని 
ఆకాశంలో చీకటి 

నిడ9 పోతూ వుంది! 


సుదవడికం కాటేసిన 
కీమాకాశంలో మిగిలేది 
చేకటి నిిదగాక యమిటి ?!? 


29 


ఆశలాంటి సూరుూడు 

చీకటి కలలో ఒక కలవరింత 
లేదా, కలవదింతలో 

లేజవ్యని కౌగిలింత ! 


చూపుని తూపులానాటి 

ఆలోచిసే = ఏముంది * 
తలలన్ని పాపపు గూళ్తు |! 
కళ్ళనిండా కల్మషపు సెలయేష్డు ! 
మాటలకు ఎర9టి గాట్లు 
మమతకు ఒంటినిండా తూట్లు 


నాకిప్పుడు మలయమారుతాల్లో 
పువ్వుల్లాంటి శిత్రస్సులొద్దు; 
అగ్నిలో నడిచిపోయే 

బలమైన చరణాలు కావాలి ! 
ఆవి, జీవ కిరణాలైై రావాలి ! 
జాతి కేతనాలై లేవాలి !! 


80 


కురాొవం యాత్ర 


రోజులు మౌనంలో మునిగి 
కరిగిపోతున్నాయి! 
ఆలోచనలు శాంతికోనం రగిలి 
ఇగిది పోతున్నాయి శ 


రోజూ జనన మరణాలు 
అనుభవించే సూర్య చందు౨లు 
నక్షతాంల నూకల కోసం వాలి 
ఆకాశం వలలో చిక్కుకున్న 
పక్షుల్లా ఉన్నారు! 


వ్‌ 


పగలు __ రేయి రెక్కల సవ్వడిలో 
చివుదించిన ఊపిరుల్లో 
ఊయల చిరు గంటల 
ఊరావలి చితి మంటల .. ఆలజడి | 


ఆధఠణక్ట చృయాలు 

ఆరామ లతలు 

ఆశీస్సులు చిలికితే 

మౌనంగా శాంతి హృదయం పలికితే 
శతిజ రేఖ మీద విశంమిసాను || 

శతి నుండి హాయిగా నిష9గామిస్తాను !! 


అశ్వ యానం 


డామం దరౌతుగా 
మనను మహాశ్యమె 
మరుగడుతూ ఉంది! 


ఇరుకు దారులు దాటి 

రాజు మార్గాలు: దాటి 

తఅవాస్య పథాలు దాటి 
సామా9జపై సమరాలు చిమ్మిన 
భస్మ రాసుల్ని దాటి 

భూమి దాటి 

చందు జ్ఞ దాటి 
సూరాశ్రభిముఖం గా 
పరుగెడుతూ ఉంది! 


S38 


కౌరిర్యం, చెతక్టం 

దరఠరుం, దౌర్దనక౯ం 

పన్నిన వూ్య్యవాల్ని చీల్చుకుంటూ 
శృ్విచా్పా కిరణాల్ని పీల్చుకుంటూ 
పరుగెడుతూ ఉంది! 


పంటలు పచ్చ తివాసిలు 
వరిచిన చోట 

జీవితం ఒక జయధ్యాజం గూ 
కాసి ంచిన చేట 

రవ్వంత మేపు ఆగుతూ ఉంది ? 


ఈ ఆఅశ్ర్రయానం 
నా విశ్య గానం 1! 


84 


కిర్తి యువనీక 


పాపం ( 
సన్మానాల బంగారు గొలునుల్లో 
ఆ కీ రిమంతు డెంత నలిగి పోతున్నాడో ! 


ఆన్ని కాకుల్లో ఒక కోకిలలా. 
ఎంత ఒంటరివాడై పోతున్నాడో! 


ఆ గుండెల్లో హౌంగేది 
ఆనందమో _.. ఆవేడనో ! పాపం! 
ఇపుడతడు కుండ టోర్చించిన దీపం 1! 


కిల్‌ 


ఆతని కేం తెలుస్తుంది 
ఆతణారాగ్ని విజృంభణ ? 
ఆతని కెలా తెలుసుంది 
దొర్హనాశైనికి రాలిన 
ఆకులు బెప్పే ఆత్మకథ ? 


ఏ దివ పరిభాత వాణి 

ఆపాఠ కృపారసాభిషేకంతో 
బాడి నానలటు యశ సిలకం దిద్ది 
మెద్ద జేమిందో _ 

ఆ ప9ఖాతానికి దూరమైన 

కూడి కళ్ళ వాకిళ్ళలో 

ముగ్ద మోహాన గావ మనసుమాలు 
దోసిట తెచ్చిన నే నెలా 

నిలువ గలనో తెలియటం లేదు ౪? 
కిది యవనిక తొలగటం లేదు 1 


1) 
తో 


86 


ఆమం త నతాలు 


ఆగ్ని మార్గాల్లో నడుసూ 
౪౧ ఉం జాంటీ 
నదిలా సేవ చేస్తున్నాను 1 


కబూధాచక9 పరిభం మణంలో 
నిలబడి సిర్విదామ 
శాంతి నిష్టలతో ఉన్నాను! 


ఆనుక్షణం భయం 

ఆరని మృతువు 

కరాళ హసాలు చాచి వేధిసున్నా 
సహనంలో హృదయాన్ని దాచుకొని 
ధెరక్రింగా గగనాంతరాళంలోనికి 
చొచ్చుకొని పోతున్నాను! 


వ్‌ 


సంకల్పం సానదేరి 

చూపు విజ్ఞాన ప9ిచండ కితణమై 
ప9ికృతి దివ్యాభరణమై 

దేవతలు ఏరతాండవం చేసే వేళ _ 
ధ౭నితో గుచ్చుకొన్న హింసను 
బలంగా బయటికి లాగె 

ఈ మట్టి కుండలో ఠకాన్ని 
నిర్మలం చేస్తున్నాను! 


ఈ అమృత నేతారిలతో 
సే కళ్ళలో 
విష పొాతంలు చూస్తున్నాను 1 


న శీ 


88 


స్వరతాప దర్శనం 


ఈ భూమ్మీద 

మానవుడొక ప9ిశ్నగా నిలిచి 
చూస్తున్నాడు ! 

సమాధానం చెవ్పలేక 
సూరుుడు పడమటి సంద9ింలో 
మునకలేస్తున్నాడు ! 


తరాలుగా, యుగాలుగా 
కాలం తగగలె త్రి 
నిశ్శాబ్లాన్ని తాకి 
శబంతో లయిసూ వుంది 


వ్‌ 


మాటల్లో ఏ పువ్వుల 
సవ్యడులూ లేవు 
చూపుల్లో వి వసం 
తోదయాలూ లేవు! 


మానస దాషారం 

తెరిచి చూస్తే _ ఏముంది ?1? 
పరిశ్నల సుడిగాలులా | 
కరగని చీకటి? 


కావల్సినంత భీభత్సం [1 


మ 


40 


వ్యంతత్వకాంతి 


మృతువు మెచ్చుకోవాలనే 
ముసాబవుతున్నాను 

మనసులో పడే సందేహాల” ముడుల్ని 
మాటలతో విప్పుకుంటున్నాను 1 


జీవితపు పఆజరంలో చిక్కిన 

స్వేచ్చా విహంగ వక వికేపాల్ని 
స్వరాల్లో, లేఖల్లో, శిలల్లో, మువ్వల్లో దాచి 
ఆ లఅభిత పరికంపనాలకు స్ప ందిస్తున్నాను ! 


41 


మతాల్ని పాఠాశంశాల్హా చదువుకొంటూ 
ఆదర్శాల్ని ఆందుకొనే జీతంలో చూచుకొంటూ 
నేత గవాకాల్ని తెరిచి 

నిఖిల గగనాస్ని చుంబిస్తున్నాను ! 


కాలిపోతున్న కాగితంమీది 
కవితలాంటి కాలాన్ని ఆస్వాదిస్తూ 
ఈ చీకటి సీమకు 

దివ్య తేజస్సుతో తరలి వస్తున్న 
మృతుుసుందరిని దక్శిస్తున్నాను 
ఆహాానిసున్నాను | 


ఆరిపోయిన దేహాణువులనుండి 

ఆగ్ని వృక్షం ఆంకురిసుందని నమ్ముతూ 
తుది శ్వాస వరకు 

ఆభయాన్ని పరిచి 

మృత్యువుని నడిపిస్తున్నాను ! 


మృత్యువు మెచ్చుకొన్నదే ఇతిహాసం! 
నొచ్చుకొన్నదే పరిహాసం! 


Ho 
(ఏ 


పరి వర్తన 


ఆదఠణ లేకున్నా 
ఆచరణ క నిలిచిన చఠరణాల్ని 
కువిమర్శల విషపు పురుగులు కొలేసి 
వెకిలి నవ్వులు, వెక్కిరింతలు 
మననుని ఆగాధాల్లోకి నాక్లుసి 
నసస్సవాంయలగా నిలచిన నామీద 
పరి చండ మరాండ కిరణ వర్షం కురిసి 
భణగున తడిసి 
కుక రఠోపా-కీ దివస సాయం సంధ$్రతో 
వడగాడ్పు టలల్లో 

ye 3 
నా నిటూరుులు కలిపి 

ళు 

అరిగిపోయా ను 1 


48 


కాలంలో కదిగపోయాను + 


ఆశరియం లేని కోయిల 
"వా గుండెల నిశ్శబ్ద వేదనలా 
ఎక్కడో కూసూ ఉంది! 


నాకోసం ఒక గొడ్డలి 
కలకు చేతుల్లో మెరిఘూ ఉంది! 


ఏం చేసాను ?1? 

వసంతాల్ని, ఆదర్శాల్లో దాచుకొని 
శీరిష్మాలకే తలుపు తీసాను శి 
పుట్టుక ని క క్రైలుగా మార్పుని 
ఆగ్నలో ఆగ్నిలా తణలుతాను ! 


కొత వితనం కోనం 
మడి కెడు మట్టెనె మిగులుతాను నే! 


44 


క్షవతాపాత్ర 


శ మించు 


కామం రగులుతున్న ఆ కళ్ళకు 

పే9దువాతం అందుతుందని ఎలా ఆనుకుంటాను ? 
కాలనాగులు బుసలుకొడుతున్న 

ఆ నవ్వులకు 

స్నేహ పాతం ఆందుతుందని ఎలా ఆనుకుంటాను ? 
ముళ్ళు వికసించిన 

ఆ మాటలకు 

ఆదరపాత 9 అందుతుందని ఎలా ఆనుకుంటాను * 


45 


శూన్యం ఆభణమైన ఆ హసాలకు 
సత్సల పాతం ఆందుతుందని ఎలా ఆనుకుంటాను ? 


సోమరితనం సంకెలలో ఒరుసుకొనే ఆ వూహకు 
సుమపాత౦ అందుతుందని ఎలా అనుకుంటాను ౪ 


ఆ విషపాత౦ నిజంగా 
మధుపాత౦ ఆవుతుందని ఎలా ఆనుకుంటాను ? 


ఆందుకే _ 


సీ కళ్ళుల్లోని ఆ క్షమాపాతరిని 
అడుగుతున్నాను 
నాకు దానం చెయ్యి! 


నేను దోషాల్ని పానంచేసాను ! 
సీ కోరిక తీరుస్తాను 
ఒక నిశ్శబ్ద తీరానై్వ్నై నిలుసాను ft} 


జ శ 


శీ 


ఆనంద ధుని 


స్వార్థ నేతాంఅతో 

బలహీనుల ఠకాన్ని పిండుకొని సేవించి 
తృప్తిగా నవ్వుకొనే 

es నికృష్ట ధన మదాంధుని కేం తెలుస్తుంది తల్తీ 
నీ ఆపార కృపా తనం విలువ? 


నిశ్చల నయనాలతో 

నిర్మల హృదయంతో 
మానజానిక మహోద్ధరణ కోసం 
నేను అడుగు వేసినప్పుడు __ 


త్న 


నిర్మికొర భావ సమాధిలో 

'దివ్య జ్యోతులుగా మారిన 

శాంత మూ రుల చతణ పద్మాలు కడిగి, 
ఆ పావనోదక బిందువులతో 

విరాజిల్లే నా శిరస్సుని చూచినప్పుడు -- 


బుక్కుల గాన యజ్ఞంలో 

ప9ిభవించిన పారవశ పీయూషాన్ని పులుముకొని 
విజయ తాండవం చేస్తున్న 

నా అంతరంగాన్ని స్చృకించినప్పుడు -- 


సి వెంత పులకించి పోయావో 
నాకు తలుసు తల్లీ ! 


నాకు తెలును! 


ఆహోరాతు9లు నీ పరిష్వంగం కోసం 
పరితపించే యీ పేద గుండె 
నీ కే మీయ గలదు! 
ఆనంద ధునీ! 
సద్గుణ ఖనీ |! 
నా జననీ! 
పావనీ 1 
జనావనీ ! 


ఆవనీ |! 


అ FR 


48 


మ ఖు ములు ముడిచి 
కళ్ళతో తె 9రా2ైన్ని క్ర కు్కచూ 


pF me 


ద్‌ వివ్యుత కాలా ఛాయల్ని 


Ca 


ఆలోచనా పాల మీద వడిన 
క శి యం నీడల్ని 


ళం 


49 


నా గుండెకు 

ఆణ్యాసారిన్ని గురిపెట్టి నిలిచిన 
క్రీ ఆగ9 జుడా | 

“సంధించిన ఆసా౨న్ని విడు వకు” 
ఆని నేనంటే _ 

సమరంలో నువ్వొక గర కెఖరం! 
“రా ! విడు 1” ఆన్నానా 
చరిత9లో నేనో మేరు నగం !! 


న TE ss 


50. 


జీవన స్వరం 


రగిలి తగిలి 

ఆసూయామయ హృదయాలు 
చలుగురు నడిచే దారుల్లో 
సులినంత మాతారిన _ 


వసంత మాధురోకిం ఎండిపోయి 
కనుచూపు మేఠ దూరంలో 
కోకిల కదిగిపోయినంత మాతారిన . 


అరుణ మనోజ యుగళ సంధాక్జ కృతికి 
మసక చీకటి ఆంటి 
మలిన మై నంత మాతా%న _ 


51 


ఎవరు నీనుండి నన్ను 
విడదిచేది ? 


వెలుగువై, వెన్నెలవై 

సీవున్న ప్పుడు 

సిడలా నిలిచి నే నెంతగా నిన్ను చూశానో, 
మెమరచిపోయానో 

నికు తెలియదా ? 


ఆనన _. మరణాల మధ్య 
మృ్పతు్యు రేఖలా మనం తేమా ? 


బోసి నవ్వుల నుండి 
బోసి నవ్యుల వరకు 
మనం ఒకటి కాదా 


& జీవన స్వరమా |! 
మనం ఒకగాటి కాదా 1? 


ఆవేశం 


వర్షాలకు పొంగిపోయి 

మండు టెండలక కృంగిపోయే 
సామాన్య నది లాలటి 

జన ప9వాహాన్ని 

నిర్వికార నేత9ింతో చూస్తున్నాను ! 
ఉభయ తీరాల 

ఇసుక తిన్నాల్లో 

దుఠద్భష్టాల్ని ఆంచనా వేసున్నాను! 


గట్లమీద ఎన్నెన్ని చెట్లు! 

ey యం 
ఆవలి పొలాల గుండెల్లో 
ఎన్నెన్ని పా9ణ వాయువులు ! 


59 


౬క తీరాన _. 

నసుకాలు తేలియాడే 
నాగరికతా మహోద్దతి గా 
వేరొక తీరాన _ 

కష్ట జీవన సౌందక్య మందస్మితంతో 
గా మీణ వినమ౪9 పద్దతి ప 
నవీన _ పురాణ 

తరంగాలతో _ జన పంవాహం 1 


లక నర్తకిలా 

రిక గాయసనిలా 

లిక సిళ్ళబ శబ జీవన కావ్యంలా 
యు యి 


జన పరివాహం 1 


ఈ పర వాహాన్ని చూసుం టే క 
సికేమో గానీ _ 

దిన్ని దాటాలని నా కెంత 
ఆవేశంగా ఉంది 1?! 


జాట్‌ 


54 


వీధిల వృత్తి 


నవ్వులు పరిమళించే 
భోగాలు కోసుకొని 
నీడలో కూర్చుని 

దండ కట్టుకుంటున్నాను ! 


నెను అడుగు పెట్టిన 
తోటకు ఆవల _ 
ఆదే పనిగా 

ఆకలి దస్సులు 
అరుసున్నాయి క 


ర్‌ర్‌ 


నాకేం ? ఆదకవనీ + 
వెన్నెల్లో తడిసిన నా 
ఆలోచనల్ని నేను 
గుడి గంటల మీద 
ఆరేసుకొంటున్నాను శ 


ఈ శిధిల మానవ మందిదాన్ని 
ఏలుతున్న చీకటి 
నన్నేం చేయగలదు ? 


నేను నా చూపుల్ని 

నిశ్చల దీప కళికల్లా చేనుకొంటున్నాను ! 
వశయినసి నా ఇందింయాలకు 

గంధంలా పూనుకొంటున్నాను। 

నాలో తుషార ధారలు తప్పు 
ప౦9చండాగ్ని్ని ఏచికలు లేవు !_ 

కాను లేవు! 

ఆయినా ఇదేమిటి 1?! 

నా చేతిలో దండ 


వాడిపోయింది |! 
ఏం జదిగింది ?1? 


56 


కాంట యనమాత్ర 


మెథావిలా ఆకాశం 
మెరుసూ వుంది! 


రణ భూమిలో 
మృత వీరుని 
సింహ గర్హ్షనల్ని 
యు 
మనం ప9ికటిస్తూ వుంది! 


ఆత్మీయ వ్యకి 

ఆకాల మరణాన్ని 

భయ విహ్యల నాదంతో 
పిడుగు పిదర్శిసూ వుంది! 


ల్‌ 


మవానీయుల 
విజ్ఞాన ఖచిత కరు౭ఖలా 
వర్షం కురుసూ వుంది! 


భూమి మీద 
బరి దుకు టాళ పారుతూ వుంది! 


విశారాంతి లేదు 

ఎక్కడా ఆగి వంియోజనం లేదు 
ఈ యుదులు . ఆ గిరులు దాభో 

ఆ చైతన్య ద్వారాన్ని చేదుకోవాలి ) 


ఆవరించిన మహాంధకాతఠతంలో కి 
నూ యౌాత9 సాగించాలని 
పరిపూర్ణ విణాషాసనంతో 
సంకలిస్తున్నాను ! 

ఎవరూ ప9ిక్నాంచకండి శి 


వడ 


అగ్ని ధనుస్వు 


వకింంచిన కాలం 
వికటంగా నవ్వుతోంది ! 


ఆలోచనల్లో ఆరణ్యాలు విచ్చుకొని 
మార్గాలు చెరిగి పోతున్నాయి ! 


భయంకరంగా గర్జిస్తూ భయం 
దేహాణువుల మీద 
ధారాపాతంగా కురుసోంది | 


రెక్కలు తొడుక్కౌాని రహస్యాలు 
ఎక్కడికో ఎగిరిపోతున్నాయి | 


59 


ఆకాశం నుండి తఠాలున దిగి ఆశ్చరం 
చూపు మీడ ఆడుగు పెడుతోంది! 


నకి దంష్ట్రల మీద కౌర్తిర[ం 
నగ్నంగా నర్తిసోంది ! 


జీవితం రాల్చిన కన్నీటి చుక్కులో 
గరం పితిదింబిసోంది | 


ఎటు తిరిగినా 
స్వార్ధపు సుడిగుండాలు _ 


ఆకలి జెండాలు ! 


ఎక్కడ చూసినా 
నె చక్రంలో మొల కెత్తుతున్న శిఠస్సులు _ 
గాఢతమస్సులు |! 


ఆందుకే ._ 

ఉక్క్కు_ పాదాలతో 

మనస్సుని కల్లోల పరుస్తున్న 

కూ9త్ర మృగాల్ని రూపుమాపాలని 
వేటగాణ్ని ఆవుతున్నాను ... 

ఆగ్ని ధనుస్సు నందుకొంటున్నాను 1 


80 


ఎడారి వెన్నెల 


ఖడ్ల యుగాలకు 
దాహం తీరింది! 
నర చరిత9 మసి బారింది! 


ఆధర్మ పరుల 

ఆన్యాయ పిియత్య౭ సాధించిన 
ఎడారి రాజాgల 

ఇసుక దారుల్లో పయనించే 
నాగరికత పాదాల కిందపడి 
నవ మల్లిక వంటి సంస్కృతి 
రెక్కలు విరిగి నలిగింది! 


61 


ఆయినా _ 
గగనానికి 

ఆశను జెండాగా ఎ _త్రిపట్టి 
ఆశయాన్ని పాడుకుంటూ 
అడుగులు వేసున్నాను 


పీత ర కంతో వంతెనలు కట్టి 
జాతిని, జాతీయతను 
వెలుగు తీరానికి దాటించాలని చూస్తున్నాను! 


భృకుటిలో పరాభవం 

బ9ద్ధలై - పివహిస్తున్నా 

భయం వీసున్నా 

మసిని తుడిచే మగటిమితో 

ఆసతక్రం మీది నుండి తీసి 

సత్యం మీద నా ఆడుగు మోపుతున్నాను __ 


చరితం జ సంస్కృతి నా కింక 
సూర్య చందు9లు 11 


జము క్‌ పమ 


అవ్వు E యాత 


భూమి మీద నేను పడినప్పుడే 
కాలం తెగి పడింది! 


ముత్యాల్హా రాలి 

రోజులు దొర్జిపోయాయి ! 

నవ్యతలో వేంళ్ళ కొనలు ముంచి 
ముతా]లేరి 

మళ్ళీ కాల హాఠాన్ని కట్టి 

ఒక రసాత్మక జీవన వాక్యం మెడలో 
వేయాలని పీియత్నిస్తున్నాను ! 


63 


తానీ రాలిన ముత్తాలన్నీ 
అందటం లేదు _ 

ఆగాథ ఠరహస్యాంధ సీమల్లోకి 
జారి పోయాయి! 


ఆత్మలో ఎంత మధనం జరుగుతున్నా 
ఆమృతోదయం కావటం లేదు! 
సూత90 చాలటం లేదు 

యత్నం చాలటం లేచు! 

కళ్ళల్లోకి పొంగిన ర క్ర=తో 

ముతాక్రిలు పగడాల్హా భాసిస్తూ 
అరచేతిలో సంధాారాగా లాలపిసున్నాయి ! 
ఒక ఆవ్యక భిశావాత9 

మనసుతో కదులుతోంది! 

ఒక అదృశక హస్త సంజ్ఞ 

ఆవలి తీరంలో మెరునోంది !! 


అంట్‌ే. 


వాన? Ew wes 


64 


సగ్గు తెర 
O 


ఆకులు రాలిపోయాయి! 
పామ బిందువులు 
కరిగి రూోయాయి శి 


నిషా్రామ కళ్మ్ళయోగి ఆత్మలా ఆకాశం 
నిర్మలంగా ఉంది ! 


నీల నిఠద శకలాల 

విడిది చేసిన గిరి శిఖరాల నుండి 
సీలి వెన్నెల కురిసే 

నీలవేణి నెతాంంచలాల వరకు _ 
సహసం ఫణాలతో 

విరిసిన సౌందర్యం 

నా హృదయ సన్నిధిలో 

బుదచనలు కొడుతూ ఉంది { 


65 


శబ్దాన్ని దాటి నా మనను 
విశాగింతి తీనుకొంటూ ఉంది! 


పరిమళ పుష్ప పాతి9 కల్లో 
నన్ను నేను సీకు 
ఆర్పించుకోవలసిండి పోయి 
నీ పే9 మను దోచుకోవాలని 
నిన్ను నాలోనే దాచుకోవాలని 
ఆశించి నందుకు 
ఆలోచించినందుకు 

సిగ్గు పడుతున్నాను |! 


ఈ బుసల మధ్య ఒంటరిగా 
నలిగి పోతున్నాను |! 


66. 


సంగంధ సింధుంవు 


ఇన్నాళ్ళకి 
అమృతం నా భావం మీద 
కురిసింది 1 


ఇన్నేళ్ళుకి = 
ఆందం నా హృదయం మీద 
విరిసింది! 


సీడల్ని తొలగించుకుంటూ 
భయాల్ని విదిలించుకుంటూ 
విషాదాల్ని దాటుకుంటూ 
వినోదాల్ని మీటుకుంటూ 
ఆంతరాత్మలో 

శాంతి బీజాలు నాటుకుంటూ 
నడుస్తున్నాను ీ 


67 


ఈ రాతి) గడిస్తే 
ఇదే పవనంలో 

నా కొక జ్ఞాన బోధ 
వినిపించవచ్చు ! 


ఈ పేరమ పాత 
ఆవ్య క మధురానంద 
ధారలతో నిండవచ్చు | 


ఉషః కిరణ స్పర్శతో 
ఈ బిందు వొక 
సుగంధ సింధువు కావచ్చు! 


ల | క్‌ు 


68 


"కందావుర 


వనుంతం వాలిన 
దృశ్యాన్ని చూసూ 
ఒంటరిగా నిలబడితే 
ఎన్నో ఆలోచనలు! 


ఒకే రకం కెర టాల్లాంటి రోజుల మధ్యా 
దగంద్యాల మధ 

కలయికకు 

ఎడబాటుకు 

తేడా లేదు! 


69 


జీవితం సన్నం కాదు; ఆగ్ని! 
నితరంతవ వ కష్ట జాశిలలనుండి చూ శీ క్‌ 
రకాక్షర హా తరం గాల్లో విక పించిన 
కెందామర పువుపై గొ షు? 


మేధస్సులో అవ? కంగా మెరుస్తున్న 
భయంకర జ్ఞాన సౌందగ ం కోనం 
ఎన్నెన్ని మృతు? చ్‌ హా ల 

కళతో కొ కాగిరించుకున్నా నో ! 


> 


ఈ వేళ నా మీద 
రక సుతం 
వసంతంలా వాలింది; 


అమృత సిద్దిని చూపిస్తూ ! 


లకన్‌ 


కావ స్వర్గం 


పీకు నా బ్రతుకు దారి వంకర 
నేనో వ్యర్థ జీవిని | 


నా కళ్ళల్లో ఉన్నది శూన్యం 
నా మాటల్లో వున్నది దైన్యం! 


ఏ పేగిరణకి చిరునవ్వు మొలవని 
పాషాణ కేత9ం 
నా హృదయం ! 


ఆవునా 1 


కానీ _.. నామీద 

_ నువ్వు విసిరిన వలల్ని 

దగరకు లాకొని నన్ను చూడు! 
౧ 


నే నొక కిరణ మార్గాన్ని ! 
మానవతా భావ స్వరాన్ని 11 


71 


సాదనం నిట్టరార్చు 


ఈ శదీధ్రంలో 

జవసతా్యా లున్న ప్పుడు 

ఎండలు విది దండలు! 

వానలు హాయి వెన్నెల సోనలు ! 
చలి చెలి కౌగిలి! 


ఆ జవసతాషg లుడిగినప్పుడు 
లే యెండలు మంటల తుఫానులు! 
చిరు జల్లులు ఉప్పెనలు! = 
య 
చలి మీద పడిన పులి! 


చూస్తుండగానే ఎంత మార్చు! 
సొగసు కెంత నిట్టూర్పు !!! 


72 


తెలుగు తేనె! 


హిమాలయ శిలా శాఖకి పట్టిన 
తేనెపట్టు నా దేశం వెలుగు 

నా దేశం తేనెపట్టుని పిండితే వచ్చే 
తేనె ధార నా తెలుగు! 


శర సాగఠ తీరాన 
దేవాసురులకు ఆమృతాన్ని పంచే 
మోహినీ నయన తారల 
విలాసాల జిలుగు - నా తెలుగు! 

నింగి తోటలో 

చుక్కల కనురెప్పల్లో 

తళుక్కున ఊగే 

తలపుల చిలిపి మెజుగు _౨ నా తెలుగు! 


78 


తరాల పె నా హృదయాంతరాల పె 
వరాల స్వరాల పె = రాగాల సరాల పె 
వెన్నెల వాన కురిపించే 

శక్త వత కృష్ణ పక్షాల 

జాబిల్లి కోయిల పులుగు __ నా తెలుగు! 


గురిచ్చుకొన్న మన్మథ బాణంతో 

చిచ్చణ కంటివాని శిలావృదయంలో పొంగిన 
శృంగార భావాంచలాన పరిమళించే 

పురాణాల పునుగు _. నా తెనుగు! 


కారత మో, (పఫుల్ల శస పద్మమొ, తెల్లుల కాం వ్వెలుంగు కా 
సారమునందు కావ్యమయి సన్నుతికెక్కె, మదా? రితి ఈ 

భారత దేశమే పలుకువారక తత్సుమ గంధ మాధురీ 

ధారల తూలిపోయె _ కవితా మయ మయ్యె సహసం వక్షముల్‌ ! 


ఆదికావము మొదలు 
ఆధునిక కవనాల 
తీరాల వరకు గల 
తెలుగుదన మెన్నగా _ 
శక్యమే ? సాధ్యమే ! 


నాల్లు మోములకైన 
వేయి పడగలకైన 
కలహంస గమనాల 
కలికి వరములకైన _ 
శక్థమే ! సాధ్యమే |! 


ఆర్థసూ _క్రికి నిధియ 
ఆదికవి నన్నయ్య! 
తేట మాటల నిధియ 
తిక్కన్న ధీ నిథియ! 


74 


నానటి కన్నును దాచి 
పసగలు వదనల 

Ca) విం 
తైలాస శిఖరాల 
కవితా రసాలాల 
సంచరించిన శంభు. 


డా శంభుదానుండ | 


తేనె కలు. ల నురికి 
పలుం- పల్కు_ను కొరికి 
తాను తల్లుల పంటు 
పండించె పాల్కు_రికి _ 
కావరి కనల ఎదల 
రాచిల్క-. పాల్కురికి _ 


పలుకు చెలి కన్నీటి 
చుక్కలను తను తాగి 
మక్కుువలు జిమ్ము ఆ 
మందవాసాలన్నిి 
భాగవత సీమలో 
వమరియించె మా ఆన్న 
తలపు జన్నుఆ మిన్న 
రెతన్న పోతన్న |! 


ఆటు చందనపు పూత 
లిటు భస్మరాగాలు 1 
ఆటు రుద9మాలికలు 
ఇటు రత్న డోలికలు! 
అటు ఆవ వేదోక్తి 
ఇటు భామిసి రక్తి ! 


75 


శృంగార నైషధం 
పల్నాటి భారతం 
మార్గ ఎ దేశీ మార్గం 
మార్గదర్శక శక్తి _ 


సాధించె నెవ్వాడు 
సరస సద్దుణ వర్తి 
అతడు శ్రీనాథుండు 
కవిలోక యోధుండు |! 


కన కాభి షేకాల 

కవిరాజు శ్రీనాధ 
కవితాభ9 గర్భ్జనల 
మార్మోగి మా(ర్మోగి 
దిక్కు- దిక్కుల సాగి 
రన వీణలను తూగి 
మంత్ర ముగ్ధము చేసి 
చెలరేగి __ చెలరేగి _ 
“పద” కింకీణీ ' ధ్వనుల” 
ఘల్లు ఘల్లులు దూసి 
కడగంటి చూపులను 
నుడులు రాశిగ పోసి __ 


పెద్దన్న పాదాన గండ పెండేశమై 
తిమ్మన్న లేఖినీ సుమ పారిజాతమై 
కృష్ణరాయల హృదయ వాటిలొ దొరికిన 
కవితా తటిద్వల్లి ఆము కమాలకదె _- 


76 


స్వర్ణయుగ ఛతారిన 
వగ మధుగాతాంన 
ణి 
ఏ వెలుగు నిలిచెనో 
ఏ వెలుగు పిలిచెనో 
ఆ వెలుగు . నా తెలుగు! 


గురజాడ గొంతులో పలికింది నా తెలుగు 
రాయపో9 లును మీటి పిలిచింది నా తెలుగు 
విశ్యనాథను కుదిపి = శ్రీశ్రీని కదిపి - 


నానా సముద్భాస 
భావనా లోకాలు 
పావనం చేయగా 
పివహాంచె నా తెలుగు! 


నా తెలుగు నాది 
ఇది మధురిమకు పునాది! 


నవ గనసాల శబ్ద ధనుస్సు నా తెలుగు 
నవ యుగాల కాంతి సరస్సు నా తెలుగు! 


వేదానికి భాష$ం నా తెలుగు 


నాదానికి భాష నా తెలుగు! 


ఈ దేశం భాషా సతికి 
నొసటి తిలకం నా తెలుగు 
సంస్కృతి _ సభ్యతలకు 
చరిత9 వనంలో వేసిన 
శాసన ఫలకం నా తెలుగు! 


నా తెలుగు నాది 
ఇడి మానవత్వానికి పునాది ! 


17 


తెలుగు తేన వుంటే _ 
స్వుర్షాలెందుకు ? దుర్గాలెందుకు ? 
తెలుగు పలుకు వింటే _ 
పదవులెందుకు ? మదవతుల 
పెదవులెందుకు ? 


ఆత్మశ కి నా తెలుగు 
ఆమృత క్రీర్రి నా తెలుగు 
ఈ దీపిని నిలుపుకో ! 
ఈ కీరిని పులుముకో t 


అనాలా నీస్‌ ...ఐ 


క 
a] 
. 


as 600 -3 రధ ౧ ఈ dD [00 — 
ee 3 ss» s ss  ?*® ss - తే 


ఆచార్య తిరుమల 
[ప్రచురిత 


రచనలు 


యమునాతటి (పద్యకావ్యం ) 

రాళ్ళ గాజులు (కథాసంపుటి) 
చ|క్రార పం క్రిరివ (పద్యకావ్యం) 
స్వర వల్లరి (లలితగీత సంపుటి) 
మరీచిక (సాంఘీక నాటిక ) 
మాట్లాడే మల్లెలు (కవితా సంపుటి) 
పల్టవి (లలితగీత సంపుటి) 
స్వేచ్చాభాఠతి (సంగీత రూపకం) 
తెలుగు తెమ్మెరలు ( వ్యాస సంపుటి) 
శ్రీరామనామసుధ (శతకం) 


79 


1967 
1968 
1971 
1976 
1979 
1979 
1980 
1980 
1981 
1982 


11. హృదయ భారతి 
(1988 లో దేవులపల్లి కృష్ణళా స్రీ అవార్డు పొందిన పద$కావ్యం' 


1 
# 


12, చీకటి మెరుపులు (కవితాసంపుటి 1989 
18. విద్యుల్లత (మినీ కవితాసంపుటి) 1083 
11; పితృ స్మరణ (స్మృతి కావ్లం) 1988 
15. శిలల పొదలు (కవితా సంపుటి) 1984 
1. కవితా కళ్ల (విమర్శనాత్మక సాహిక? (గంధం) 1984 
17. వచన భగవదీత 1984 
18. స్వప్న వీణ (గేయసంపుటి) 198 6 
19. The Heaven of Tears 1988 
(ఆచార్య తిరుమల కవితకు ఆంగ్లానువాద కావ్యం) 
20. _అక్షరాగ్ని ,కవితా సంపుటి) 1985 
(జ్యోతిర్మయి అవార్డు పొందిన కావ్యం) 
21. కవి దర్శనం (వ్యాస సంపుటి) 105 
22, అమృత నెతా9లు (కవితాసంపుటి) 1987 
ఆచ్చులో ; 





సాహితీ పథం | విమర్శనాత్మక (గ్రంథం) 
ఆమృతాగ్ని (పద్యకావ్యం ) 
కర్పూథ బాష్పాలు (పద్యకావ్యం ) 


వ 


80 





With best compliments from : 


. Off& Res: 820576 | 
Phone: Works 08453-212 | 


Process Steels 


(Prop: Shanti Wires Pvt. Ltd. )- 


Contact for : 
P.C. Wire, 3X3 Standard wire, 
Binding wire, H. 8. Wire etc, 


Office : 
4-2-261, Mahankali Street, 
Secunderabad-3. ( A.P. )} 


Works : 
2B, IDA, Patancheru, 
Dist. MEDAK. 











ఆధునికాంధ౦ వాజ్మయారామంలో సర్వతా9 ఇప్పుడు వీస్తున్నవి 


'తీరుమలియ పవనాలు, ఆవే ఆచార తిరుమల కలం వీవనలు. 
ఆచార్య తిరుమల= 


పదకం, గేయం, వచనం= దేన్ని స్పృశించినా సమున్నత ప్షిభా 
బంధుఠం చేయగల స్పఠ్శవేది; 

కవిత, సాహిత్య విమర్శ, నాటిక, కథానిక, అలంకారళాస్త్రంఎ చేపద్దిన 
ప్రతి ప్రి కింయలోను నవ్యతను ప దర్శించి, పరిపక్వతను నిరూపించి బిశ్ఞాను 
వలకు, రసపిపాసులకు పఠమావధిని నిర్దేశించిన సాహితీ సహసా9రుడుః 

జాతీయక విగా ధిల్టీనుండి భారతీయ ఉల్దాన్ని పల్పవింపవేసిన సాహితీ 
వసంతుడు; 

“యమునాతటి నుండి “ఆమృతనేతాిల'దాకా సాగిన సాహితీపిస్థానంలో 
ఎన్నెన్ని విజయాలు, పురస్కారాలు, కవికౌస్తుభ, మధురభారఠతి, సాపి+తీ 
స్వరాట్‌ వంటి ఎన్నెన్ని బిరుదులు, _ విదేశపర్శటనలు, మరెన్నెన్ని.... 
ఇంకెన్నెన్నెన్నో 1... 

ఈ “అమృత నేతాాలుిలో ప్రతి అక్షరం ఒక జాబిలి మొలక, పతి 
భావం ఒక వెన్నెల తునక, 

ఆనందస్నానం చేయండి, అమృతపానం చేయండి, 


=వై, రామకృష్ణారావు 


